Registered No. 11-4345. 


x 
‘ 


థు 


నంయుక, 


9 


చాల్యుం I. ] 


మృజాను : 1941 వ సం॥ జూలై నెల 11 వ తేది శుకవారం 


[నె17రు 


ఈ వాగంలో యుద్ధ వా రు 


విమానదాడులు. 


బ్రిటిషు విమానములు జూా'తె ? వ తేది రాతి జర్మను పారి 
(శోమిక నిలయములగు |బమెక్కొ కొలోక్సా డ్యూయిస్‌ 
బడ్డు పట్టణముల పై “వేలకొలది బాబులు వర్షి౦చెను, ఈ 
'దాడిశుండి నార్టు విమానములు తిర? రాలేదు. "పెర్ఫర్టు శేవు 
నందలి డ్జ్డంగులును ' రాటన్రాం పట్టణమున దళ నూనె 
యం(తాలయములును శిధిల మనర్చబశేను. ఇయ్మీ షు ఛాన 
లునందు 6,000 టన్నుల కృతుల సె చాక యొకటి ఓటి 


షు విమానమ్థులచే ముంచి'వేయబటెను. న (ఫౌన్చువై. నాడు 


జరిగన విమాన పో రాటమున 1న శతు విమానాలు వడగొట్ట' 


బణజెను. 4, 5 శేడిలలో పగలు వందలకోొలది బ్రిటిష్‌ 
విమానములు (ఫొన్సు ఉత్తర పాంతపు పట్నముల పెకీ దాడీ 
సా?ంచెను కాని శతువిమాస ములు (శతిఘటించుటకు వె "పెకీ 
రాలేదు. లీ వ శేది ర్మాథ్రి చాడులవలన జర ర నీ వాయవ్య 
భాగమున ఆ స్తీకి చాల భస్ట్రమ గల్లినదని జర్మను అధిళారులే 
అంగీక రంచిర.. ఎస్సెను కసగరమునందుగల * జ్య అయిథ 
నిరాణశౌలల పె వందలకొలది ఛాంబులు వర్షింపఒ జెను* 7 
(జటిషు విమానములు తిరిగి రాలేదు 16 శృతు విమాన 
ములు ధ్వంస మొనర్చబ డెను, ర్‌ వ తేదిన జర్మనీ 
ఫాన్సు నక్వే _పాంతములమీద (దిన్గోండమగు విమాన 
దాడులు జరుపబడెను. ఈ దాడులలో ౪41 శతు విమా 
"నములు ధ్వంస మొనర్చబ డెనః, నాల్డు భిటిషు విమాసములు 
తిరిగి రాలేదు... [బెస్టు శోవునందు వ్మిశమించియున్న 
న్నీసూూ షారకావోగిస్టు యూజికా అను జర్మను యద్ధ 
జాక లమీదను లోరియంబు శీవ్రనందలి శ,తు జలాంత శ్రాముల 
మీదను బాల బా బులు వేయబజెను, 7 వ లేదిన పగ 
లును -రాత్రియునుగూడ వందలళొలది టిమ. విమానములు 
జర ర్మనీవెనను, (ఫౌన్నువై వెనను శాల 'పెద్దదాడుల సాశిం చెను. 
పగటి దాడిలో బర్గినకు 100 వెళ్లి దూరమునగల మాగ్దే 
బర్జు వరకునుగూడ “చొచ్చుకొని వెళ్లెను, మక్‌ స్టరు, మాగా 
బర్ట్‌, ఫీ లెఫె ఫెల్టు కట్టణములలోి క-ర్తాగారములన్నియు బిటి 
న చాంబులవీ భధ్వంసమయ్యెను, ఉత్తగ 'సము దములందు 
నాల్డు జర్మను 'సజ్లి నాకలు ముంచి వేయబడిను* 


రివ తేదీ మంగళ్గవారమునాడు (శొన్ను ఉత్తర భాగము 
లోభి పారి శౌమిక పట్నమగు * లిల్లీ వె భయంకరమగు 
_ దాడి జరుపబడెను అచట జరిగిన విమాన యుద్దములో 
9 శతు విమాసములు కూల్చి వేయబజేను. 7 బిటిషు 
ire నష్ట మనవి. జర రోనీలా ఫి విల్‌ హెల్లు షో" నక్రా 
మొదలగు జర్హ్య స వాకానిలయములవైనను ల్యూనా మొదలగు 
పార్మి శ మిక పట్టణముళి వైనను గూడ దాడులు జంపి అపార 
మగు నష్టమును గల్లిం చెను, స x 

జూలె 2 వన తేది బుధవారమునాడు పగలును శ్మాతి 
యును గూడ బిటనువై గెక్కడను శతువిమానదాడు లే 
లేవ. మరునాడు గురువారీమునాడ్చు సము దలీర (పొంత 


మున కటి రెండు పట్నములల్యో స్వల్పముగ చూతము 


జరిగెను, అర్మాతి గ శ తువిమానములు 


ఛాంబులు పడేను, 4 వ లేది రాతి మాతేము, భిటిషు 
పశ్చిమతీరమున మళ్ళెనై నైడు (పాంఠతమువై _ చిన్న దాడులు 
పడగొట్టిబడెను. 
ర్‌ వ లేదిన మీడ్లండ్సు (పాంశముమీదన్సు వేల్పు దక్షిణ 
భాగము. మీదను ఇంగ్లండు పడమటి (పొంతమునను చిన్న శతు 
విమాన దాడులు జరిగెను (ప్రజలలో కొందరు జాతు శౌరి, 
కాని నష్ట్రమెక్కువ జరుగలేదు. ఒక శతువిమానము పడ 
గొట్టబజెను, 

హాకా నెలయందు నే (శ పాంతముల్నపె దాడులలో 
160 వికూడములు నష్ట్రమయ్యాను. 188 జర ర్మను విమాస ములు 


ధ్యంసమొశ రృబడోను. (బిటనువైచాడులలో రీశి శృతు 
వినా నములు గూల్చబ జెను. 2 (భిటిషు 'నిహూనుళ్తు నష్ట 
మయ్యెను. 


భిటను దశ్షి ణతీరపు "కీభ్రవట్టణమగు 'ఫౌథాంఫ్టక్‌ పెన 
జర్హను విమానముళు ఫోమవారమునాడు కొంవెంనేఫు తి వ 
మగు దాడి సాగించినవి. కొన్ని భవనములు శిధితమయ్యెను, 
ఈ దాడిలో రెండు శతు SEMIN పడగొట్టబ డెను, 
మంగళ వారమునాడు మిడ్లండ్సు పొంతమ్మువ ఒక మాదిరి 
త్మీవమగు 'చాడియే జరుపబథజెను ఆ డాడిలో గీ శతు 
విమానములు పడగొట్టబ డెను. 

ఆఫీ కా-మధ్యధ-రా. 

ఉతర అఫ్రికా రంగమున ఈ చారమున యెక్కు_వ మా 

ర్పులు వు, లిబియాలో టోోబూకు దుర్చమువద్ద గస్తీ 


"తిరుగు దళ్ళముల పోరాటములు తిప్ప ఎక్కువ ఫ్రీ వనుగు 


ఘర్ష ఇలు జరుగలేదు. (బిటిషు క (టిపోల్కీ బెం 
ఘాజీ శేవులనైనను 'సన్హై రహచారులపై వను | ప్రతిదినము తీవ 


మగు విమాన దాడులు -సాగించుచున వి. 

ఆవిసీగియా రంగమున, * జెఛాకేబరు ” దుర్భమువద్ద 
నాల్లు నైలేలగా |బిటిషు ముట్టడిని నిరోధించుచున్న “ఇటాలి 
యను చేనాసి జూలై రవ “తేదిన తోలు. “గల్లా 
సిజెమో ” అనుదుర్ధ మున (పతిఘటించుచున్న ఇటాలియను 
నైన్యముగూడ 4 వొ శేదిన లాం%పోయి, దుర్చమును (బిటిషు 
సైన్యముల ప్‌ మున రట అబిఫీనియాయందలి ఇటాలి 
యను సెన్యములన్ని జీ కిస సర్వ 'నేనాధపతియగు గజేరా 
సేనాని తేన సైన్యములతో. 'సవో లాంగపోవ్రటకు భేుశ్చాటు 
లాగ ర్బవ౭సీనదని |బిటిసు చేనానికి రాయచారుల as 


ఇక అస్సాబ్‌ (ప్రాంతమున 600 మంది. ఇటాలి 
యను నెస్యము మ్మాతము మి?లి యున్నది. దీనిలో, 


తూర్పు అ ఫీకాలో యుద్ధము ము%సినద సి చెస్పవచ్చును. 
గజ్జేరా సేనాని లాంగపి'వుటవలన అపొరనుగు మందుగుండు 
సామ్మగియు ఆయుధ ములను పట్టుబడెను. జిమ్హా పాంకేమున్క 
జూాకా 21 వ లేదనుండి 15 వేల ఇటాలియను నెసికుల్లు 
క్రైదిలుగా పట్టుకొనబడిరి. 6వ తేదిన అబిసీసయాలో 
నచ్చటచటనున్న మరి అర్హురు ఇటాలియను నేనానులును 
12 వేల సకులున్కు ఖైదీలుగా (భిటిము అధికారులకు 
లాంగిపో యిరి, 


2 : యుద్ధ సంచిక 


(కాన, 


ల్‌ 


మధ్యధరా 'సమ్ముదమున మాల్దాదీవి వైవను, సెవెన్‌ 
దీవివెనను శృతులు ఈ 'వారమున రెండు వివానదాయలు 
జరిపిరి, కాసి నష్ట మెక్కువ గలుగ లేదు, 


క్ష రష్యా. 
పా [పథానమంటియగు స్టాలికా జూలై 8 వ లేదిన 
"ీడియో చా వరా రమ్యా జల కుపన్యసించుచు జ_ర్మనులు 
మొదటి రోజులలో ముందుకు చొచ్చుకొని వచ్చినను రష్యా 
సైన్యములు సిద్ధమె రంగమును డ్రువేశించిన వీమ్మటు జ _రృనులను 
భారిన నోడింషగలమను సంపూర్ణ విశ్వాసమును "కటిం 
చెను. జర్మను ల్మాక మించుచున్న (పాంతముల (శజలు, 


శృతులకు ఆహార పడార్లీ ములుగాసి ge సౌకర్యములుగాని . 


లభింపకుండ వాటిని నిర్మూలించి ఖాశీ చేయవలెనని "హాచ్చ 
రించెను, యుద్భోధమువలన్క (శతిదినమును లశ్షలకొలది 
చురుషులువచ్చి నెన్యమూన చేరుతున్నారు. 

రమే దశ్షిణరంగమువ,' జర్హనులు రుమేసియనులు కలసి, 
_సూళ్‌ నదిని చాటి నీస్ట్రరు వైపున కు సాగ పోవుచున్న వని తిన 
శతేదిళ జర్మనులు (హోటించిరి. శకాంస్వాంజా మొదలగు 
రుమేధియను రేవులను రమ్యను విమానములు ధ్వంస మొనర్ను 
టచ్చే అచటనుండి కిమియా మీదకు చాడివెడలు నుద్దేశ 
మును జర్మనులు వదలుకొనిరి, మిక స్క (పాంతముసుండి 
' ముందుకు సాగుచున్న జర్మను నెన్యముు ర్యా రాజధాని 
యగు మాస్క్కో_ నగరమునకు తి00 "పెళ దూరమున గల 
స్థాళెక్స్కు_. పట్టణమును సమీవీంచినవని జర్షనులు "చెలువు 
తాట ఈ దొక్రిణమున నల్ల 'సము[దమునుండి ఉత్తరమున 
ఇా ల్టికు సముదము వ”కును రిష్యనులిదివరకు సి ర్లించుకాని 
యున్న [4 ప్రాలిను ” సెధిక |పాకౌరమును వాల చోట్ల 
సమీపించినబ్లు, జర్మనులు శకటించిరి ఉత్తర రంగమున 
జర్శనులు 4 వ "కేదిన డ్వినానదిని లట్వియా సరి 
హద్దులను చాటి 19838 వ సంవత్సరపు రష్ఫా సరివాద్దులను 
చొచ్చుకొని 'పోఖ్రటకు (సయత్నించుచుండిరి, ఎస్కోనియా 
-రాజథానియగు టాలికొ నగరమును రీ వ తేది” శారమిం 
చుకొసి నటులు జర్శనులు _్రకటించిరి. 


4వ శేదినండి జర్షను సైన్యముల పురో గమనము' మంద 
గంచెను, తీ వ లేదన బెక్సిను నదిసి పల్నుపొంతభులలో 
చాటిరి, : 

6 వ తేదిన జర్షనుల్కు దక్షిణమున బుకోవినా శాక్ట) 
వు రాజథాసియగు సెర్నాటీ దుర్చమును అక మించిరి. ] 

ఆకమిత (పొంతములళో రహ్వనులు గోరిల్లా పద్ధతులను 
అనుసరించి యెదుర్చుచుండుటవలన జ_ర్శనులు అపారమగు 
నస్ట్రమున కులోనై ముందునకు పోజూలకున్నారు. 

7వ లేదీన తమ సై శముల్కు స్టాలిను దుర్చశేణిని సమీ 
వీించినవసియ్యు మన్‌ స్కునకు సూర భాగమున దుర్ద శేణిసి 
యెదిర్సి భేదించితిమసియు జ_ర్మినులు రీ వ తేదీన (పక టించిరి, 
“కాఫి స్‌ వ లేదీన జరిగన pen ప్యోరాటమున 
రబ్యును నేన్యములు జర్గనుల నోడించి అపారమగు నష్టము 
గల్టించి శెనుకకు తరిమి వేసెనని సోవియటు (పకటన బెలువు 
చున్నది, మిన్‌ న్కుకు ఉత్తరమునగల లెపెలు [ప్రాంత 
మున జర్థను సెన్యములు రవ్యును చాడికీ సిలువ లేక చెల్లా 
'చెదరై పారిపోయెను. 2 నాజీ మోటారు వైన్యములు 
“"పూర్తగ నిరూ లింపబ డెను. 

స్టాలిను యూజనల ప్రకారము, రమ్యను సైక్యనులు వెను 
కకం పోవలసివచ్చిన పుడు ఆ (పొంతేములందలి పట్టణము ల 
నన్నిటిని సిర్మూల "మొనర్చి వెళ్లుచున్నా రుం జర్షను రుమే 
నియా నైన్యములు బెస్సశేబియా నాక మించెనని జర్యనులు 
9 వ నేదీన (పకటించిరి, కాసి ఆ రోజుననే సోవియటు 


నెన్యములు బెసలేచబియానుండి, శ,తులను, (పూల్‌ నదిని 
చాటించి రుమేసియాలో నికి పార్యవోలినటుల సీ*వియటులు 
_డ్రకటించిరి, | 

(ిటను=రష్యాలు కలసి యుద్దము సాగంచుట కనోసర 
మస యే-ర్పాటుల నాలోచించుకొనుటకుగాన్కు సోవియటు 
యుద్ధశాస్త) నిపుణుల రాయబార వర్ల మొక టి _ అంగ్ల దేశమున 

వచ్చెను, : 
అమెరికా - అట్లాంటిక్‌, 

పశ్చినూర్థ గోళమునందలి దేశములన్ని య్క అ గ్షరక్షణకు 
కలసి ఇసిశయుఓకున్కు అందుక వ'సరివగు కర్నాటుం 
గావించుటకున్కు "అమెరికా సంయా క్ర శాష్ట్రి (ప్రభుత్వము 
అమేరికా ఖండమునందలి ఇతర రాష్ట )వపలకు తాని 
నూచనలగావి. చెను, యురుగ్వె (క పథున్య మీ సిద్దాం 
తము నంగీకరించి, అమెరికా దేశములలో నేదిగాని 
ఇతర చేశములతో యుద్ధమున దగుల్కా_నిన రౌండలు 
ఆ యమెరికా జేశనును న్నేహభావముతో పరికించుచు, 
మి%లిన అమెరికా దేశములు తమ సౌాకా విమానాశయముల 
నుపయోగంచుకొన -నీయవశెనగి సూచించెను. దానికి 
'సంయుక్త -రాస్ట్ర్రిముల (మభుత్వము ఆమోదించెనూ, | 

సంయుక్త రాష్ట్ర (శభుత్యమువారు, 6 వ లేదిన ఐస్తాం 
డునందు తమ నౌకలను వేన్యములను దింపి అకమణయం 
దుంచు కొనుటకు ఫిశ్చ' ముంచుకొనినట్టు (పక టించిరి, 
అసలీ దీవి డెన్మార్కు_ (శభుత్వమువారిది, గత వత్సరము 
డెన్యార్కును జర్మను లాకమించినప్పటినుండియు, ఈ 
దీవియ్యదు | బిటిషుపారు తమ చైన్యములసుంచి తమ స్వా$ీ 
నముసంషించుకొనిరి. 

(బిటిషమ చెక్యములుగాడ ఐ'స్లాండు నందేయుండు 
నసియు ఉభయ వైన్యములును కలసి ఆ దీవిని రక్షి ంచునసియ 
చర్చిలు శథాని (శకి టించెను, 

అమెరికా సంయు క రాష్ట్రముల (గ్రభత్వేము బస్టాండు 
నాకమించుటవలన, యాద్ధ (పౌ౦త మున (బ వేశించిరనియు, 

ఇది అక్సిసువై యుద్ధ చర్యకు పారంభమేననియు జర్మను, 
ఇటాలి యను షృతికిలు (వాయు మన్న వి, 

ఈ చర్యవలన అమెరికాకు జర్మనీకి త్వరలో నే పోశా 
టము 'సంభివించుననియు ఆది వార పాచ్యమున రుగూడ 
వ్యావీంచున సియా జపాను పత్రికలు సహాచ్చరించుచున్న వి, 

సంయుక్త రాష్ట్ర) యుజ్రా .గశాఖవారు, విమానదళనునక 
సంబంధించిన రిజర్వు సైనికులను వెంటనే వచ్చి _నైన్యమున 
చేరుటకు వు తరువ్రుల గావించిరి. 

ఆమురికా రణ పయిత్న ముల 'సందగ్స చున పూ శ్వార్థ్క 

పశ్చిమాన గోళ్ళముల విచత్‌ణ ఇెట్టుళానదలచుకొన లేదనియు, 
అమెరికా రన్షణ' శే (ప్రాంశిమున నెట్టి చర్య దీసుకొన వలసీ 
వచి నన్ను సంయు క్ష "రాష్ట్ర (పభునేము సిద్ధముగనున్న 
జ్‌ రూజ్వెల్లు ఆధ్యముదు (కి టించెను, 


వాలగానులు-- టరిరా -ఈరాక్‌ ఈరా౯. 


ఈ నెల 4 వ తేదిన టర్కీ -జర్మ రను ఒడంబడికను బల 
పరచుచు టర్కీ (పథాన మంతి యకు డాక్టరు నైడాంగారు 
టర్కీ శాసన 'సభయందుపన్యసించుచు. “అసత రషే్య- 
జర్భిను సం గామమున కరం టర్కీకి (శ్రేయ 
'స్క_రమని పక్కి_రి. కొంతచర్చ జరిన వీమ్మట (పథాన 
మం తియందు 'సం-ఫార్ల మగు విశ్వానమును (పకి టించు తాన 
మత్య ధిక సంఖ్యాకుల చే వన sg 

కమ 'సరిహ ద్దులయందు (పయాణ మొనర్చుచున్న గ్రైంచి 
నాకె విమాన చాడి సల్పి ముంది వేసిన_దుకు టరీ రారట 
త్వమువారు (బిటిమ (గభుశ్వచర్యను త. ఆ సం 


1941) 


సంచిక 8 


నా దనన నద వానను సాచి బాలా లాలా లాలా 


దర్భమున టర్కీయందలి శేశ్రనకు గల్లి నస్ట్రమునకు పరి. 
వర మొవపగవలెనసి గోరిరి, 

ఈ రాక్‌లో రషీదు ఆలీగారి తిరుగుచాటు జరిగినప్పటి 
నుండియు వాసా చాళ్చాదుల మధ్య టపా అట్ల అసిపోయెను, 
ఈ వారమునుండియు యథా 'వూర్యముగ నడచుచున్న వి 
దీనిసి బట్టి చఈ-రాక్‌లో శాంతి పరిస్థితులు పూర్తిగ నెలకొనె 
నని స్పస్ట్రపడెను, క 

రషీము ఆలీగారి తిరుగచాటును (పోక్సపొంచిన నల్లురు 
"నేశాను-లో నొకరగు ఆెరూల్‌ సాహిబు ఈ రాకొ నం 
దుండి తవను శ్షమింపవలసీనద ని గోరుచు ఈరాక్‌ (పభుత్వ 
మునకు దరఖాస్తు పెట్టుకొనైను, 

శఈ-రాక్‌ రక్షణరును మధ్య (పాచ్యమునుండి ఛారత |పఖు 
క్యు యొక్కయు భారత నేనానియుయొక్క_య రవణ 
లోనికి మార్చినబుల చర్చిలు (థాని 9 వ. లేద్‌సి పార్ల 
"మెంటులో (సకటిం చెను, 

రష్యాయును (బిటనును ఈరాకా దేశమునకు కొన్ని జర 
తుల పంపెనసియ్సు (బిటను పర్షియా న్నాకమించుటకు 
కొన్ని ఎనిన్యములను పంపనున్నదని యు. జర్మనులు వ్యాపింప 
జేయుచున్న_ వదంతులు "పూర్తిగ కల్పిశములనియ్యు మితభే 
దము గావించుటకుగాను వ్యాపింప జేయు చున్నారనియు 
మాస్క్కో_ అధికారులు రేడియోలో (ప టించిరి. 
క్రొత్త రన్యును రాయణారి 4 వ శతేదీన ఈ-రాకొ రాజ 
ధథానియగు తెహరకారు వచ్చి చేరెను. 


విపీ : 


సిగియయోారు “నెనికుల చేరు ట కుపయోా౫ం౦పబదుచున్న ఒక 


(యెంచి నౌక్క బిటిషు విళూనములళేే ర్‌ వ లేదిన టర్కీ. 
తీరపు 'సమ్ముదమున ముంచివేయబ జెను, 

సిరియాలో (బిటిషమ _సెన్యము లీవారము చాల ముఖమగు 
(శ దేశముల న్నాక్రమించుకొన గల్లినవిం "పెద్ద విమాన్నాశయ 
మును, ఈ-శరాకు-సిరియా సూనె గొటముల మౌార్ట్వమున కు 
రశ్షణస్థానమును అగు పౌశై రా పట్టణము తీ వ తేదిని 
బ్రిటిషు నైక్యములకు లాం౫పోయెను, బైరూటునకు 8 మళ్ల 
దోక్షీణముగని న్న డఊామూర్‌ కోటను 9 వ లేదీన బ్రిటిషు 
ఎసీద్యృము లా కమించెను, (బిటిషువాశికి కైదీలుగ చిక్కిన 
విషీ నైధికులు బిటిషు నైన్యములో బేరి పోరాడుటకు అను 
_ మతి గోరుచుండిరి. 

4 వ తేదిన భారత వైన్యములు డియర్‌ ఎజ్‌ బార్‌ కోటను 
పట్టుకొసినవి, 

విషీ (శభుత్యముబే పంభబడిన బెనియట్‌ మెసిన్‌ గారు 
టర్కీ (పభత్యాభ్యక్షుని |పథానమం్మతిని కలుసుకొని టర్కీ... 
గుండా సిగియికు ఆయుధ సామ ?స్సి సైనికులను జంవ్నటకు 
అనుమ సి గోరిరి, ఆాసి టర్కీ (ప్రభుత్వము అందుకు అంగీ 
కరింపలేదు. 


విషీ పభుత్వ మం్యతివర్టము ర్‌ వ తేదిన సమామేశమె 
మెసికారు టర్కీ లో కమ (పయక్న ములగురించి సమర్సిం 
చిన సివేదిఃను చర్చించిరి, 

సిరియాలోని తమ 'నెన్యములకు 'సవాయమునుూాఫి 
ముందు గుండు సామ గిసిగాని పంఫటకు వీల లేక పోవుటచే. 
ఆనవసరముగ యుద్ధమును సాగించి ర క్షపాతము గల్టించుట 
క్రిప్టములేక , యుద్దమును విరమింపవలసిన దస్తి -సిగియాలోన్సి 
గాంచి హైకమివనరిగు జెంట్టు నేనానికి ఉత్తరుఖ చేసితిమని 
విష. (శభత్వము కకటించెను, అెంట్టు నేనాని ర వ 
'లేదిన యుద్లవి రామమును గోరుచు సీరియాలోని బ్రిటిషు 'నైని 
కాధి కారులకు రాయబారము లంపెను, 


(టిషు అధికా 
రులు ఆరోజున నే తమ షరతుల నంద జేసిరి. 


14 


7 ధూ _పాచ్యము. | 

జపాను ఆధికారులు, ఫిలివై ఎను దీశ్రల (పొంత మునుండి 
జపాను నాకలనన్నిటినిగూడ వెంటనే చేశమునకు మగలి 
“రావలసినది యుత్తర.ఖ్రు గావించిరి. అమె*కా [పొంత ముల 
నుండిగూడ్య శమబేశపు నౌకల కీటులనే యు కరువు 
గావించిరి, (పభుత్వ కార్యములకు కనని నాకలు లేక 
పోవుటచే ఇదివరకే (సభుత్వమువారు. "బాల చౌకల "స్వాధీన 
పరచుకొనిరసియు. ఇపుడు మంకొన్నిటిసి తీసుకొనుచున్నా 
రసియు, దీసికీ కారణముగ చెలుపుచున్నారు. 

రష్యా- జర్మనీ యుద్ధమున జపాను వైఖరిసిగుగించ్చి ఇదివర 
కు రష్యా వారికి చెలియ జేయబజెనని జపాను అధికారులు 
చెలిపిరి. అమెరికా సంయుక్త "రాష్ట్రములు రష్యాకు 
'వ్వాడివాస్టకు మీముగా 'సరకుల నంపినయెడల పరిస్లితులు విన 
మమగునసియ అందుచే జపాను సర్య 'సంసిద్ధమె యెదురు 
చూచ్చుదుండున సియ్యు జపాను |పచురణ శాఖోద్యోో౫ నెల్ల 
డించెను, రష్యా మంచుకో సరివాద్దులయందు, మంచుకో 
జపాస్రీయ సైన్యములు సైసిక విన్యా'సమ. ల జరుసుచున్న వి, 

జర్మనీ వల్తిడివలన జపాను తూర్పు రష్యాపై దాడి సా 
%ంచుటయో లేక దశ్షింముగా డచ్చి యింగియా దీఖ్యల్వపెకీ 
జని |బిటను అమెరికాలలో సంఘర్షణకు దిగుటయో త్వర 
లోనే జరుగునని వదంతులు అమెరికాలో వ్యాపించి 
యున్నవి. అమెరికా | రష్యాకు సవాయయమొనర్చు"నైడల 
దూర (పాంత్యమున విషమపరిస్థితి లేర్చడున ఫి యు జసానీయు 
లందుకు సిద్దముగనుండవ లెననియు జపాను సైసికాథి కారులు 
"హ్లాచ్చరించిరి 


రప్యా-జపాను 'సంబంధములు  యఖథా"పూర, ముగనే 
యుండను గాధి విషమీంపవసి ఫోవియటు (గచురణ శాకో 
ద|ోగియగు లోజవిస్కీగారు పల్కి_రి, ' 


జపాను తాయ్యి ఇండో-చైనా (శ్రభుత్వములు  గానించు 
కొనిన ఒడంబడికల ధృవ షృకిములు ల్‌ వ తేదీన పర'స్సరము 
అంద జేసుకొన బడెను, 

ఈ "నెల 7 వ తేదీతో వైనా-జపాను యుద్ధము పారంభ 
మై నాల్లు యేండ్లు ము౫సినవి. ఇంతవరకు జపాను చనైసికులు 


109,250 మంది హాతుల౭ెరసియ్సు చైనీయులు 
2,015,000 హతుళైరనియు జపాను అధికారులు 
(శక టించిరి. 


చైనా (ప్రభుత్య రాజధానియగు ఛంకింగు నగరమువై జపా 
ను విమానములు శతి దినము బాడి'సల్సి చాంబులు వర్షించు 


చున్న వి. : 


3 
ఫిలివైనుదీవుల (ఆమెకకావారివి) (పఖుత్వమువారు ముందు 


"జార కొరకుగాను శేడియో సెట్రుల దిగుమతులకు విక 
కం! . 4 


యము కు కఠినమగు నిబంథగల నేర్చరచిరి. దేశరక్షణ సన్నా 
హములు జరుగుచున్న లుజాక దీవుల (పాంతమునకు నాకల 
రాకపోకలకు గూడ నిషేధము 'లేర్చరుపబ డెను, 


నౌక. నష్టములు, 
రి వ తేదీన జ్‌ చాల్చరు (పాంతమున జర్మన్షు జలాంశన్హామి 
ముక టి ముంచి వేయబ జీను, 


ఆమెరికను వైద్యులను నర్చులను తీసుకొని వచ్చుచున్న 
జక టిటిష నాక శతులచే ముంచివేయబడెను, 


ఆక్రమిత _పాంతిములు, 


'జెన్నార్కు (ప్రభుత్వము వమ చేశములోనున్న రా 
ఛారులను కాన్స లేటులను రద్దుచేసి సిబ్బందిని తీసుకు వెళ్లువల! 


4 యుద్‌ 
య 


నదసి అమెరికా సంయుక రాష్ట్రా (శభుత్వమునకు. తెలియ 
సెను, 
తేమ ఆధిపత్యమునకు (కతిబంధకమగు యవారము సాం 
చుచుండిరను నెవనుతో, జర్మను అధిశారుల్కు పహోలండునం 
దలి శాల జాఫ్‌య న స్థలను రద్దుచేసిర, అందు  రోనుకా 
కథక్‌ సంస్థలుగా డ ఇబాలగలఖ్రు. 
గీసు రాజును మంత్రివర్లమును దక్షిణ ఈ ఫిశాకు. వెళ్ళి 


భేగిరి, 


"సంచిక 


[౪వ 


తటస్థ రాష్ట్రములు. 

ఐక్లండు శేశ్రలందున్న బాన్లికు రాక్ష గ యుల నౌకలు 
తనుకు రావలెనసిము ఆ రాష్ట్రములు రమ్యల చేరుతు 
వలన రష్సాయే సదరు కాకలకు యజమాసియనియు. సోవి 
యటు ఆధికారుఖు దచ్చనడావాన్సు బెర్తు ఏడు న్యాయ స్థాన 
మువారు తోసి చేసిన, 

ఆమెంగకెౌ 'సంయు కారాక ముల (సభుక్యము పక ంశునకు 
రెండు రెండు నౌకలను వంప్రుబకు ఆంగీకరంచెనపి డివెలారా 
గారు ప్రకటించి, 


యెంచి వెమానికులు వా? పోటజ్‌ ఇాంబురుతో ఉఇత్తరువ్పుల నిమిత్తము వడమటి యెజాఎయందు 
చేదియుండు దృశ్యము యూ పటములో కొనధగును. 


'స్యతం త ఆంచి వె రూబికులు లిచ్యాయందలి యాస కహానీ గెహ్య్చాంచయుదున్నారు, 


వీరు తపు వివూన ముతో (ైటిన్స 


బీమానములకు తోడ్చడుచు వ్యా యావుజ్యో దుర్షముల్నపై దాడి జషువ్రేటలో పొలానికి, 


రసాంయసె జరను చాస్తే 
28 2 
జ_ర్మనులే బాల నష్టపోయిరి, 


7 లక్షల పసిన్యంు 1500 విమానాలు 2,500 టాంకులు 12 రోజులలా! గోలగ్పోయిరి, 


రష్యాలో పాట్టరనుకున్న ట్లు  జయించలేదని యిఫుకు 
'స్పష్టమగుచున్న ది, ఆతి సెడుపైన యుద్ధరం గమునందు 
భక్తం దెనముకు యున్లర జరిషెనసు రన్యునులు మొక 
వోవక్ష్‌ యాద్ధం చేన్తునే ఉన్నారు. రష్యాకు మొదోనుంతి 
చెందక్క నేటి యుబ్రారంభమున 19వీ9 వ సంవత్చరమున 
వచ్చిచేంన శాన్ని “రాష్ట్రాలలో కతొంనభ్రాగం ర్యా సీడి తే 
కీడింది గాక. రమ్ము రశ్వణకై సిక్శింపబడిన స్టాలిను శిబిర 
(ేణికి చేరువినళొద్ద్‌ జర్మనులకు. చిక్కు. “అక్కు వసుచు 
న్నది రహ నులు "ఛాలచోోట్లు తిరుగు దాడులు [సారం 
భించికి, జక్మనులు మొదటనుకున్నంత త్వరగ జయించే 
వదలుకున్నా రసి ఆమెరళను కేడిరోూ ఉద్యో (పకటిం 

యు 


నాజీల |, పకటనలందు గత వారం తెలివినన్ని ఆశలు 
యిపుడు (పకటింపబడ లేదు. అవస్ని అబన్హాలని యిపుడు 


రుజువయింది ఉశ్తరాన్న్న మదర్శంస్కు ఆసు లేఖను వశ 


పరచుకొంటిమని | పట్టించిన జర్మను ఆధి కానుశే యిపుడు 
'దాస్నివె బాంబులువేసితి వాపి నూ క్రీం చేప్పి తొలివార్య ఖండం 
చుకళౌణికి, దశ్షీ గాన్న వలైబుటార్టం చెడగాట్టితమని బాకు 
చెప్పీ: నూ టుగూడ అబద్ద మే. పాలిటిక్‌ బు కమ్‌ స్బర్ను ఆను 
కమ యజమానులగు ఉనోో్టోసలను చంవీ వేలకువేలు ర్య 
నునెసికులు.. పొరపోయింని జర్మనులు పకటించియుఎడిరి, 
కమిస్సృర్సు ఉద్యోగాలను. కొన్ని నెలల క్రీంచటనే రష్యా 
(చభుత్వంవారు ఎత్రివేసికి ఇపుడా వేరుగల ఉద్యోగ లేలేరు, 
ర హె్ట కస్టాలు, 

రష్యా అధికారుల వని. లేజకసి వెచ్చటకుళాదు యి 
దంతా చెప్పడం, జర్మెనులు పారంభంకో వాల విజయా 
ఫీతి వెందక నిదానంశానాన్నారు, 
జర్మ్మనుబును ఫీన్నం వ వారును ఈ శక డాన కచేభియను భూసం 
థివద్ద విజయం పొండ లేకున్నా హంగే3 రుమేనియా నేనలు 
సలేసియా, బెస కివింయా (పాంతములందు జయించినవి, డిన 


లు పొందినా ర వ్యనులం 


1౪4 వ్వ 


యాద్ధ సంచిక ఫ్‌ 


స్టరు నరిని చొలనోట్ల చాటితిమసి హంగేరియనులు కటిం 
చిక. అదివరకు రుమేనియా “రాష్ట్రమగు బుకవినాయం 
దాళ ముఖ్యపట్నం సిరనాటిని జర్మను లాకమిం చేరు. కాసి 
అందు ఉపయు క్తమగు వస్తువు లన్నింటిని వెడలిపోతున్న 
రష్నునులు తగుల పెట్టిరి, మింస్కు__ నగశాఖికి తూర్పున 
ఉన్న జర్మను సైనికదళీం రెండుగా చీలి పుకారు. కాడల 
వలె ఉత్తగంనుండి దశ్షి ణంనుండి పోయి ఆ నగరాన్ని చుట్ట 
చేయటకు యత్ని 'స్తున్నది, ఉత్సరదళం లెపలు పొంత 
ముల మీదుగ బెరసీనానది చాటిపోవును, దశ్షీణదళం 
బొొబుస్కు వద్ద నదిదాటును.. రెండును సోన్లైంస్కు 
నగరంవద్ద కలసి మథ్యను.మింస్కును నొక్కా యుంచదఆచినవి. 
ఈ శెండుచోట్ల జర్మనుల ఒత్తిడి జా స్టిణా ఉంది కాసి 
యింతవరకు యం తములేని జర్మను దళములే నదలుచాటి 
నవి. సోమైంన్కు.. సె శ తువిమానాలు లీ వంగా బాంబులు 
"వేసినవి. కొసి * నదుల యుదం ”” యింకా తీవంగా సా 
గుతు నేయున్నది. జర్మనులు మాస్కో నగరానికి ఇాలదూ 
రంగానే యున్నారు. అందుచే రషియా _పచురణ శాఖాధి 
శారిలో జోవిస్కీగారు చెప్పినట్లు, నైపోలియను మాస్కో 
నగరం చేరనెనా చేశేడుగాగి పొట్లరు అనగరంయొక్క_ 
ఫోటోతో నే 'సంక్ళ ప్రీ పడవలసియుండును, 
జర్మను దాడీ మందగించింది. 

జర్తనుదాడి మంద%ంచిందనుటకు 'సందియం లేదు. చానికి 
మూడు కారణాలు కలవు. జర్మనీ అక మించిన" భాగంలో 
రషియనులు పొంచి ఉండి కొడుతున్నారు. జర్మను టాంకులు 
త్రీ వంగా పో-రాడియున్నవి కావున ఒకసారి శు భపరుచవలసి 
యున్నవి, రషియాలో మార్గముఖ వెడల్పయిన వగుబచే 
జర్మనుల బండ్లు ఉపయోగ పడకున్నవి. జర్మను చీకలు 
స్టాలిను శిబిర గజిని పఖుతా' వులందు Saas యిక 
యుండు నాల ల్మీవంగా యుద్దం సాగుననియ్యు జర్మను అధి 
కారులు (పకటించిర, స్టాలిను శిచిర శి (ఫాంను 
లో మాగనాటులై నంత దిట్టమయినదిశాదు, “కాఫి రషి 
యా'నేల కనుగుణ్యంగా రక్షణ విధానము ననుసరించి కట్టి 
బడినద్సఫి వాలే (శకటించిరి ఈ యాద్ధ (పారంభంనుండి 
కట్టు చున్న రత్‌ణ కట్టడములు వేరుగా మెచానములందు 
నవి. రషియా'నేనలు వాటిని చేరి విశమించుచుండగా, 

కొత్త నేన లోభాగంనుండి వ'స్తూూఖవుంటుంది. వచ్చేవారం 
ల 'స్పాలిను శిబిర కేశి చేదించ డాధికి జరిగేయుద్ధం ప్రథా 
నంగా ఉంటుంది, 

రషియనుల తిరుగు దాశులు, 

ఈలోగా రషియనులు ఛాలచోట్ల తిరుగుదాడులు చేస్తు 
న్నారు. తెల్ల భిషియాయందు దీనా నదీ తీరాన జరగిన 
త్మీవతరమగు యుదంలో వేలకొలది జర్మనులు చచ్చిపడిరి. 
వారి శవాలతోను, విరిగిన విమాని*లుు టాంకుల భాగ ములతో 
ను ఆ నదీ తీశాలు నిండిపోయినాయి. మింన్కు గగ-రానికి 
120 మెళ్లు దూరాన ఈశాన్య దిక్కున ఉన్న పోలో 
టుస్కుు వురమువద్ద జర్శ్యనులు దీనా నదిని చదాటగాా “రషి 
యనులు తిరగుచాడి సలిపి, వారిస వెనుకకు తంమి చావ 
గాట్టిరి. జర్మను సేనలో ఎక్కువభాగం నదీగగ్భం చేరెనని 


చ 


ఈ దీనానదిని రషియనులు కాపాడుకున్నారు. 


వష 


రషియా 'గ్రకటించెను. గత వా*ాంలో రపియా జరిపిన 
మూడు ముఖ్యముగ తిరుగుదాడులలో యిదియొకటి. ఉత్త త 
రాన శెబేన గాడువై. వస్తున్న జన్మ నునేనలైై ఒక తిరుగు 
దాడి జగిగెను. డొక్రీణాన రెండు జగిగెను. మిగతా రెండు 
చోట్ల యింకా తీ వయుద్ధం సాగుతున్న దోని రషియను అంటు 
న్నారు. పారంభంలోవ లె నే జర్మనీ (శకటనలో యాద్ధవీ 
వరాలేమి చెప్పకుండా ఉఊోరుకుంటున్నారు. ఈ స్పాలిను 
శివిర గేతివై అనుకున్న (శళారం చాడి సాగన్తు 
న్నాం 87 ఆనిమా(తం 'చెపుతున్నారు. రపి యయావారు 
చెపుతున్న వివరాలు యిట్లా ఉన్నాయి. (1) డ్వింస్కు 
నుండి లెగిన్ను గాడు న కుగల చైలుమార్హంలో ఓ సవ్ర నే" ను 
చేరువ యుద్దం జరిగ జర్మను లాపురమునుండి తరిమి'వేయ 
బడీర. వందలళొలది. టాంకులను 'కాల్హ్బలమును గోల్యో 
యిరి. (2) (బపో లోటును వద్ద జర్మ నులు ఓడిన తరువాత 
జర్మను 


దాడి సిలచిపోయింది. (8) బెరసినా నదిమె మించ్కుుకు 


తూర్పున బొరిసాఖ్రు [పాంతములందు రషియనులు తిరుగు: 


దాడి 'సలుపుటచే తీవ యుద్ధం కొన సాగుతున్నది, 

జర్త్యనులు తమకున్న శక్తినంతా | పతి ఆ'యథాన్ని (పతి 
నెనికుని, విమానాలన్నింటిసి రషింయా యుద్దంలోదింపి త్యరశా 
జయింవా- ని చూస్తున్నారు. రషీయను 'సెన"కాధి కారులు 
గూడ అంతపటుదలతో నే యున్నారు, రషియనులు తమ 
(ప్రజలందరిని, ఆఅఆయుధసంప త్రి వూస్తిగాగల నైన్యాలస్ని ౦టిబి 
విసియోగస్తున్నారు. “ఫూర్వంవలె వరుససా రక్షణ! శేణులు 
నిర్మించుకొని కోటలు శిబిరాలు రశ్షించుకొనుచుండుట నూ 
(శం ఇాలదోని రషియనులు గుగ్కిం చిరి, నేటి దాడి లక్షణం 
వఏమం"కే, మోటారు ఫీరంగుల సహాయంతో బంవత రమగు 
సెనిక (గేణినిహూడ ముందు చేదించిి. వెంటనే వేలకువేలు 
వైన్యాన్ని (గుమ్మరించి శీపారాలను చుట్ట వే కూత. దీసి చైదు 
ర్కొనుటకు,ు అత శక్తిగల సైష్యసమూహమును వెనకాతల 
వుంచి శ్మతువును లోనికి రానిచ్చిన వీమ్మట తిరుగుచాడి 
ముందువచ్చిన శృ తుడళమును 'సంహగించవౌను, 
కావున చివరకు ఎవరు ఎక్కు_వ ఫీరంగులు, టాంకులు వినూ 
నాలు ఉపయోగంచగలున్తే వారు విజయంపొందుతాొరు, 
యనులు ఈపకారమే చేన్చున్నారు, స్ట 

“ జర్కనులకు ఊపి రాడ నివ్యం ” అని లోజువిస్కీగారు 
తెలిపిరి, యాద్ధరంగం తగ్‌ చినట్లుగా తిన్నగా లేళ వంకవంక 
లుగనున్న దనియు, సుళువ్రుశా పరు? డగల నెన్యం పనిచేస్తున్న 
దోసియ్యు జర్మను సైనికదళం . నిలచి కనబడగానే రషియా 
దళ్ళంవైబడి దానిని ఆణచివేస్త న్నదసియ వారు చెప్పిరి, 
12 దినాలలో జర్మనులలో 7,00,000 మంది చచ్చుటో 
గాయపడుటో జరిెగెననియ్యుు 18౧00 జర్మను విమానాలు 
2 5+0,టాంకులు నష్టమయినవనియు యా ఉద్యో? తెలి 
ఎను, కఇలిగాక్‌ ఫీన్షండు 'సమ్ముదంలో జర్మను జలాంత చా 
మినుందు*ని తలి ముసెేను. రీగా చేరువను రషియా 
నాకలు జర్మను యాద్ధ నౌకలను రెంటిని ముంచినవి. ఇపుడు 
బిటి సెఫిక రాయ వారవర్టంహాడా మాసోన గరం చేరినం- 
దున రషింయా ఇంన్లాండుల్‌ 'సమిష్టీయత్న. ౦వలన _ జర్మనుల 
నషాలు మరీమరీ ఎక్కువో 


'సలిపి 


రషి 


జర నీ ఆశలు, 
వ 
ఇతర చేశాల కర్తవ్యము. 


ఇపుడు జరుగుచున్న యుూన్హాన్ని గ్రపంచ్నయుద్ధంగా 
మార్చుటకు, జర్మనీ యితర చర్యలన్నిటికన్న రష్వావై 
చాడిమే ముఖ్యంగా తోడ్చడింది, మెరుపు వేగంతో గెలు 
నేన హట్లరు (శపంచాథిపళ్యం వహీంచగలడ్కు లేకుంటే 


పత మే, రషానె దాడిచేయాలసి కొన్ని "నెలల 
క్రిందే ఆకడు నిశ్చయించి యుండియంటా డు. ఇతంబే 
శాలను చేసిన లే, “రాజకీయ రా య ళారాలు జగిపీ రష్యాను 
గూడ వీకాకిని చేయటకు పొట్లరు |పయత్నించుచుండేను, 


6 యుద్ద సంచిక 


హంగీరి, రుమేసియోలు శనకు వశమయినాక్క టర్కీ_తో 
ఒడ: బడిక గావించుకొని రష్యావె దాడికి కన కుడివైప్లు 
ఇిరోధంలేకుండా చేనుకొ నెను. ఛాల్క_ను ద్వీపకల్చముసు 
ఈజి యను ఫక్యుదంలో యూరోపు వీషాల మధ్యనున్న 
ద్వీపాలన్నీ (కీటుతో 'సవో జె నీకి వశమగుటవలన రష్యా 
బలము తగ్గెను. టర్కీవె జర్మనీ ఉల కుబడి హెచ్చెను. 
టర్కీచాస్‌ (బిటిషువారికి మితులేకాస్తి యింకముందు 
వారు 'స్యతం, తులుకారు, రష్యాను వీకాకిగా, చుట్టు 
మి తులు లేకుండా చేయ శేగాక్క జర్భనీ ఉత్తరాన ఫిన్లా, ౦ 
డును తన బీతిలో నుంచుకొనైన $ రష్యాలో ఉకరైను 
(ప్రాంతాల జాతీయవాదుల తిరుగుచాటును (పోత్న్సపాంచు 
యుండెను, 

రష్యావై దాడి వెడలుటకు జర్మనీ ఉద్దేశాలగూర్ని కారణాల 
గూర్చి అనేకంచెఫఘుతారు. ఉక వను గోధుమలు బ"కుచమురు 
గనులు ఆశించిందను ఆ్యాక కారణాలు అందరికి శెలిషిన చే. 
యుద్దం ది కాలం కొనసాగతుందబి ఎ. చి తన డేశాసికి 
చెగ్ఫానికి అవాోరం చమురు సపెలు వృద్ధి చేసుకోడానికి 
రష్యాను అకమింపదల చెను, వ, 

"త్వరలో ఘట్టి ఇబ్బతీసి సోవియటు (రష్యా శభ 
త్వం శే దస్థానంపడగొట్టి అరాచకం కలి వాలి పీట్ల 
రు ఆశిస్తున్నాడు, రషియానుండి అస్థి కలాభాలను బెది 
కించి శాయచా-రాలుజరిపి సౌమ్య పద్ధతిసీ 'సంపాదించ లేక 
పోయాడు. అట్టి పద్ధతి ననుసరింపక్క ఆమానుషమగు యల 
వళ్ళిండమిన _సెసికదాపి వ్యవధియివ్వకుండా (పారంభించేడు. 


ఎందు చేత ? ఇంగ్లాండు పై చాడిసలువుటకు "పూర్యం మథ్య | 


ధ -రాసము దం మధ్య (పాచ్య చేశముఅనుండి ఇంగ్లీషు చేనలను 
తగిమి"వే ౮ జాలనని 'హీటరు గుర్తించెను. ఉరకేశాః॥ ఇం 
గ్రాండు- ఆమెరికా సహకారం బలపడి వర 'సముదతీరాభికే 
అయమెంకా సరకు ఫైలు దిగుచున్నవ సియు, తూర్పున పడ 


మరనుగూడ ఇంశ్లాండు శక్తీ సామర్ధ ముం పెంపొందుచున్న 
వసియూ గుర్తించెమ, కావున ముందుగ రష్యానుళొట్టి తరు 
వాత బిటిషు, సాామాజ్యాన్సి ఎదుర్కోవాలని హీక్టిరు 
నిశ యించెను. ఆతనికి 2:5 "పూర్తి డివిజనుల (1 డివి 
జను సుమారు 10,000) నైన్యం, 14 సాయుధ మో 
టారు డివిజనులు గలవట. వీటితోను విమానిదళం 'సవో 


యోంతోను పడమరను ఇంగ్లాండునుగాన్సి దశ్షిణాన ఇ-రాను 


క-రాకులమీదుగ నూయజణాా బ్షండియోలను గాసి కొట్టగల 
డట. రషియ పీడిపోయినచో అనేక ముక్క_లుగ వీల, 
న (శభుత్యాలను వాటిలో వెట్టి సు. 
"నేవతో రిషియా గోధుమపంటలను చమురు గనులన్యు 
అడవి సంపదను పొట్ట్లరు బడయగలడు. ఇది అతి ముఖ్యో 
ద్దేశం. 

అనుకున్న శీగ అభుతుండా ? 


కాని దీనికో wis 
లలో జర్మనీ ఎకో చిక్కులు తడుతున్నది. రషియాను 
గలి చినచో అవి యెక్కొ_వగును. ఆదేశాలను అణచి 
యుంచ టకు విశేను సెన్యం నిలువ యుండవలెను, యుద్దం 
జరుగుతున్నంత కాలం ఆ దేశాలలో శాంతియుండదు. రసి 
యా రశుణనేర్నాటులు లేసి చేశ కాదు. శిక్షుణపొందిన 
వారు పొందసివారుగల జన సంఖ్య రషియా బే అన్ని 'జీశాల 
కన్న ఆధికం, ఆయుఢథ సంపత్తి లేకపొలేదు. వాటి 
మరిమ్మత్తు అవకాశాలు తక్కువ కావచ్చు. 'స్వదేశం రకం 
చుటయందు. రషియను సెసికుడు "వెన్ను చూఇ్సి బంటు, 
జర్మను టాంకులంత అధునిక మైనవి కాకున్నా, తు ర్రషియాకు 
టాంకులు, విమానాలు విశేషంగా ఉన్నాయి. నైగిక 
విథానం కట్టుదిట్టాలుగూడ జర్మనీ ఆంత 'సమగతకలవి కాక పో 
యినా వాలఘట్టివి. రషియా నౌకాదళం శక్షిగూడ మెచ్చ 
దగిన దే. జలాంత రాముల వక్తి తక్కువకాదు, 


ఇతర దేశాల కర్తవ్యం. 
ఈ క్లి ప్టస్నుయమునందు అతురాజ్యాలలో చేరని యితర 


ఆక మిక “రాజ్యా 


" దేశాల చర్వపె విజయం ఛాలవరకు ఆధార పడియున్న ది. 
లట a 


గజాశభుత్వ రాజ్యాలకును నాగరిక | పపంచమంతరు ముప్పు 
రానున్నది. అమెరి ళాలో కొద్దిమంది ఒంటగిగాళ్లు తస్స్క 
తక్కిన వారంతా రషీయాకు అనుకూలంగా ఉన్నారు. పొట్లరు 
అందరిపై అధికారిగా, 'సర్వశక్షిపరు డుగా కకుండా చేయు 
టకు ఎత త్యాగమయినా చేయాల్సి ఎంత ఖర్చయినా 
వేయాలని, ఒకసారి ఆ సర్వాధి పత్యం లభి స్తే అటనుండి 
అతన్ని మరల్బడం కస్టం, అవే రా జ్యేతర (౮ పంచమంతా 
యో శుమాదానసన్ని గుర్పించించ. ఇంక వారంతా కలసే 
తొందరగా 'సమిష్టి కృషిచేయు కే మిగలియున్నది. 


అధ్యక్ష రూజువెళ్టుగారి గంభీర వాక్యములు 


స్వాతంక్య రతుణ మార్గము సూచించుట. 


బ్రంగ్లాండుకి తోద్సడుటకు అమెరికా నాయకుల "హెచ్చరిక, 


ఆమెరికా సంయుక్త రాష్ట్ర ములు ఇంగ్లాండునకు తోడ్చ 
డుచు ఆయుధ'సవోయం' చేయదలచుట జర్మనీకి నాల కంట 


కంగా ఉంది. ఇపుడు రషియాపై-జర్మనీ యుద్ధం చేస్తున్న 
సిమ్మటు కమ్యూసిష్టు రషియాకు ధనాధిక |పాబల్య గల 


అమెరికా తోడ్సడూనా యసి పలువురకు 'సం దేహంక లి%_ది. 
దీనికి తోడుగ యీ "నెల మొదిలులేదీన అధ్యక్షుడు రూజు 
వెల్టుశారు 
యాజ్ఞంనుండి తొల్నపోవాలగి చూస్తారు. అమెరకాసహాడ 
తు ళో దిగశాదనే ఆశిస్తున్నాను అసి అన్నారు. 
అందుచే ఆమెగికా యుద్ధంలో రశ అనుమానానికి 
అవ కాశ మేర డింది. శాస ఆమెరికా స్వాళంక్య వార్షి కో 
తృవంనాడు ర్‌ వ తేదీన రూజువెళ్టుగారు స్వ్యాతం.శ్య రశ్షణ 
గూర్చి గంఫీరంగా  పల్కు_చు యిట్లు చెలిపిరి | పపం 


$6 (పతివారు పాపంనుండీ తొలగిపోదలచినట్ల ' 


చంలో యితర దేశాల స్వాతం త్యమును హరించుచున్న 
శకి మనదేశాన్ని వదలి పెట్టునసి తలచుటకన్న వెరి 
తనముండదు, ఈ శక్తి జగన్నాధరభంవళ అన్ని 
'దేశాలవారిసి తన _ చ్మకం్మకింద నలిపి వేయుచుముందుకు పోవ) 
చుండగ అతానొదిగయున్న కన శేభయంలే దనుకున 
శలీచేశం మో'సపోయెను. సా మాజ్య శాంత్‌తో విజ్బం 
భించుచున్న శ్మతువును ఇతర చేశాలన్ని ఐకమత్యంతో 
(పతిఘటించిక ఫోవడంవల్లి (శ్రతీదేశాన్ని ఒంలరిగ చేసి శ్మతువు 
కబభళించుచున్నా డు, ఇరుగుపొరుగు హ్‌ ప స్వా 
తం త్యము గోల్చోయినచో మన సా శేంత్రము నిల 
బెట్టుకోడం, దుర్ధటమ గును, ఆమెరికనులు ఐక మత్యంతో 
నుంపుటయే గాకు చురుకుతనం సమర్థత కష్ట ష్టసహజం చూప 


వలెను, వెనుకనుండి ఫిరుత్సా పరచహడదు, దోవాం చేయ 


1941] 


యుద్ద 'సంచిక 7 


రాదు. మన దేశౌనిక్కి మన పతాశకాసిక్కి మన చేతనైన 
పసి స్టిర సంక ల్పము అవసరమయితే పాణాలు అంకితం 
చేయాలి ”” అని అమెరికా (పజలను అధ్యక్షృడు హెచ్చ 
రించెను. అమెరికాలో అథ్యక్షవ పదవికి పోటీ చేసిన వెండలు 
విల్మిగారుగూడ్య ఆమన సా తం త్యం ఫిలబెబ్బుళో డానికి 
ఇంగ్లాండును రక్షీంచడం ఆవసరం, ఆలోచనలో . కాలం 
వృథా జేయ రాదు త్వరగ సిర్ణయింభాలి. ఇ శాం 
డుకి సరకుపోభటకు తగు కట్టుదిట్టాలను అమెరికా నాకా 
దళంవారు చేయాలి, వత త్యాగానికైనా తెంచి 
(బిటిష సెనకుల పాణాలు కాపాడాలని అమెరికాలో ఆక్య 
ధిక సంఖ్యాకులు కోరుచున్నారు ?” అసి చెప్పిరి. అఆంకకు 
ముండే అమెరికా చొకాదళ్ల శాఖాధి కొరి కర్మలు నాక్సు 
గారు ఆట్లాంటికు మవహోాసముదంనుండి జర్హను నౌకలను తరి 
మివేయాలని | పసంవాన్న౦త యుద్దంలో దించుతున్న. పొట్లరు 
శకి అణచడానికి ఘట్టి దెబ్బతీసి, నాగరిక (పపంచాన్సి 
రక్షించడానికి అమెరికా చి దీసికొనుట కిదియే 'సమయ 
మసి వివిధ రాష్ట్రా గవర్న రుల 'సభలో ' తెలిపి యం కరి, 
జర ర సీకి (శతిహలంసూ ఇంగ్లాండు కి తోడ్చడాలను అభి పొ 

యం అమెరికాలో ఫానొటికి (శబలమగుతున్నది. ఆమె 


రకా త్వరగ సిర్ణయించక పోయి న చో అవకాశం మించి 
పోయి అశ్ష రాజ్యాల కనుకూలమగున సి బాధ్యతే గల అమెరి 
కనులు భావించుచున్నారు, అట్లాంటికు సముద్రం ఉత్తర 
భాగాన్న ఉన్న విసుంండు దివిలో అమరికా సేనలు 
దినాయి., ఆ ధ్యక్షుడు మాతం యింకా యుథ్ధర ౨గం 
లోనికి నైన్యాలను _-ఫంపడానిఃగాన్సి సామాను చౌకలకు 
యాద్ధ జాకలను కాపలా యిచ్చు టకుగాని నిర్ణయించ 


లేదు అమిరికాలో యుడం వలదనేవారు లిండుబర్లు 
మున్నగువారు కొద్దిమంది గలరు, వారి ఆటంకంనాడ్‌ 
తొలగ (కజాళ్లి పాయం బాగా దృఢకడుటశే అధ్యక్షులు 
"వేచియునా? బృడనుకోవచ్చు. నేన్యాలు విదేశాలకు పోవ 
చ్చను నిర్ణయం అమెగకొ శాసన సభయగు శాంెను 
లో ఆయోదింపబడగా"నే, అమెగకానుండి సక అవిధములగు 
సవోయం | ఇబాహ౦వలె వచ్చి పడి 'జర్మనీని ఇంగ్లాండు 
అణచివేయటకు చాగా తోడ్చడగలదు, i 
ఈడెనుగారి (పకటన, 

| టిటిమ విదేశాంగమం, తియగు అంతొఫి ఈడెనుగారుగాడ 
యా వారం ఒక ముఖ్య (పకటన చేనేరు  * పొట్లరుతో 
ఏ విషయమందు ఎప్పుడూ సంధి రాయబారాలు తం! 


పొట్లరుు ఆతని సీధ్ధాంతములు సర్వనాశనం ఆగవరకు 
యుద్దం కొన సాగింతుము. ఈ తప పంచాంలో పొట్లరు 
జీవిత పద్వతిక్కి 


ద మన జీవిక పద్ధతికి శెంటికి తాశ్చలేదు శీ 
నూతన వ్యవస్థగూర్సి తెల్చుచు యిట్లన్నారు ఏ.“ మనకు 
రెండు పనులు గలవు. యుద్దంలో జయించుటొక టి అంద 
రికి సంక ఫి పిగరమగు శాంతి యేర్చరచభుటాక్రటి, మనం 
స్వలాభంకొరకు చూచుటలేదు. _బవువతి మన కవపరం 
"లేదు, మనకు ఒక్క. ఉచ్టేశంమాత మే గలదు = రాశ్షను 


' డగు పొట్లకు ఆధిక రమును నాశసంచేసి వివిధ దేశములు 


వోయిగి సివశించుచు, యిప్పటిక ౦కె నుఖంగా శాంతివనం 
తంగా నుండునట్టి ; పపంచవ్యవ స్ప యేర్చ్పరచు కే మా ముఖా 
శయము. మూ జీవితము౭eను యిందుకే అంకితంచేసితిమి. 
ఛైర్యం విశ్వాసమున్న చో మన (ప్రయత్నము తప్పక నెర 
“వేరును.” 


ఛారతియ సైనికుల 


ప్రతిభ 


ఇరీ(్రింయా యుద్ధంలో పంజాబు "రెజిమెంటుబేసిన ఘన కార్యములు. 


ఇటలీవారి తూర్పు అఫికావై (భిటిషము నెన్యములు దాడి 
'సలిపినఫ డ్రు అందున్న 2 వ పంజాబు రెజిమెంటి నైసికుల 
శైర్య సాహ 'సములను తెలుపు చర్యలు యూ దిగువ వర్ణింప 
బడినవి, వారిలో పలువురికి బిరుదులు పతకములు ఒసంగ 
బడెను, 


మార్చి 15 వ శేది శ్యాతి 2 వ పంజాబు రెజీమెంటు సైని 
కులు ఇతర దళ ములతోగూడ డొలల గోడకు పర్వతంవైన న్న 
కోటను వశపరచుకున్న వీదప .జిబనుకొండ దిగువ వేరొక 
కోటను పట్టుకొనుటకు ముందుకుపోయిరి. కాని వేసకులకు 
నీరు ఆహారము మందుగుండు అన్నీ కూడ కొండకనునుల 
గుండా చేతులతో మోనుకపోయి అందిచవలసియుం డెను, 
సన్లైలు అందక వెనకకు త్జూరి. శ్మతువులు మన కోటపై 


హూ దాడివచ్చిరి, అయినా వారి నైంతో 
నస్ట్రపరచి మస సైనికులు" తరిమివేసిర. ఒక వారంవరకు 
ఆ లాంగకుండ థ,తువులు "రా తింబవళ్లు దాడి చేయ 
చున్నను, తరమివేసీ కోటను వదలకుండిరి. 


మార్చి 2ిర్‌ వ లేదిన 2 వ పంజాబు SEs 
కళిను నగర ముట్టడికి ముందుగ బోయి శత్రువ్రలను తరుముచు 
వెనుకనుండీ టాంకులు వచ్చుటకు వీలుకలుగ బేసిరి, ఇరు 
"ైఫులనుండి శత్రువులు గుండ్లు (శేల్చుచున్నను తోసుకొని 
పోయి పంజాపీలు క రను" ముఖచ్వారింన లెనున్న చంచిలు 
కోండ నాక మించిరి, జనవరిలో బరంటు అ కమించిన పుడు, 


నవంబరులో శసాలా నగరం పట్టుకొన్న పుడు పంజాబు 
శెజిమెంశే యెక్కువ పాటుబ డెను, 

జమచారు అమరుశింగు (మిర్పురు జిల్లా) కశేను ముట్టడి 
యందు శన సైనిక దళ్గంతిోే ముందుపోయి శ తువుల మర 


ఫీరం% శిబిరాన్ని వశపరచుకొనైను. ఒకసారి శ్మతుభ్చచ్చి 
తరిమి వేయబడినన్కు రెండవసారి పోయి. పట్టుదలతో 


-రాతంతా యుద్ధం దేసి వశజరచుకొనెను,. అతనికీ ఐ.ఒ.ఎం. 
(ఇండియను అరరు ఆఫ్‌ మెరిటు) చిరుదొసంగబతెనుం 


ఐ.డి,ఎస్‌,ఎం, (ఇ డియను షి. షం? (క్టు సర్విసు మెడలు 
"శతకము నాయకు అజీబు ఖాను? రిస నాయకు సూ ర్చాను 
శింగుగారికిని వొసంగబడెను. ఖానుగారు షా పూరు జిల్లా 
భివాసి, ఇతడు జిబనువద్ద శత్రువుల మర ఫిరంగిని స్వాధీనం 
చేనుకానైను. వారా పను శింగు కన - దళ్లముయొక్క_ 
హవల్దారు చంపబడ్డి తమ కేంద స్తానమునకు 'సందేశం తెలుపు 
* పీనల్‌ సాధనం తస పోయిన ప్పుడు, శ తువ్రుల గుండ్రకు గురి 
యగుతు నే శాతంతా ఆ తంతిమార్టము సరి చేయు చుండెను, 
ఇకడు శావల్సిండి జిల్లావాడు. ఫిహారు ఖాను జొశా 
గారు (ఆటకు జల్లా) తమ దళ్ళం వెనుకకు మర లుచున్న పుడు 
గాయపడిన తోడి సిపాయిని మోసుకొని శ్మతువ్చలగుండ్రను 
తప్పించుకొనివచిి, రక్షించెను. వెంటనే వేరొకని తెచ్చుటకు 
వెళ్లెను. ఇత ధికీగూడ 'ఐ.డి.ఎఫ్‌.ఎం. పతకము యిచ్చిరి, 


8 యుద్ధ సంచిక 


(జూైై 1941" 


గ గ్‌ . 
మధ్యవాచ్యమునం దరి కక్ష్షణ యేర్పాటులు- 
అ ఆ 
“ాలసంతృ ప్తికరముగనున్న వి. 
_వావెలు సీనానివీడోగాలు (పకటన. 


మధ్యప్రాచ్య చేశమునందు.. (బిటిష “సర్వ. 'నేనాధికారిన 
నుండి అఫి కొయుద్దం విజయవంతంగా ముంచిన 'వావెలు 
నేనాసి యివీడ ఇండియా నేనాధి పతిగ న్రియమింపబటెరు. 


ఇండియాలో "నేవాధిపతిగనున్న సర్‌శాడు ఆచినులేకుగారు . 
(౮ స్వ ER 


మధ్య |పాచ్యనేనాని॥ వెడలిరి, సర్‌ ఆరి చాల్దు చావెలు 
గారు ఈజిఫ్లు (పౌంతములు వీడు చున్న వుడు, షతికా విలే 
ఖరులకు అచటి ఉగిప్లిశులు చాల సంళ్ళ ప్తికరంగానున్న వని 
"బెల్పుచు, క్లుపంగా యుద్ధ సమీక్ష సీవిధంగా తెలిపిం :-- 

“ ఒకప్పుడు ఉచ్చ దశయంనుంటిమి. ఒకళ్ళుడు తక్కువ 
దశయందుంటిమి, ఒక ప్పుడు గొప్ప విజయములు పొం 
చేలు. ఒకప్పుడు చాగాపీడిపోయేం. _ యుద్ద సామి 
తక్కు_వగనుండెను, , తనంత ఉందని ఎప్పుడు “శృ ప్రిచెంద 
లేదు. “నేశికులు మంచి నేవచేసిరి, .ఇచటి సైనికులు చేసి 
నంత బాగా సర్విసు యింశివ్వరు చేయలేదు. 

అబిసీసి టూ యుదం 'ొలవరికు ముగిసిన కే, జెచాట 
బోరు మనకు లాంగిపోయింది, " -నెరుతి భాగమున కొద్ది 


స్థలం _ గోచిపొాశవంటిది మిగిలియున్నది. అదీ త్వరలో 
లాంగిపోగలదు. ఈ (ప్రాంతంలో మొదట శ లక్షల ఇటలీ 
“"సేనయుండెను. అంత గొప్ప సైన్యమును జనరలు కన్నింగు 


వోం ప్తాటుగార్లు లాంగదీనుకొసివచ్చిరి. - 
సిరియాలో స్థితి అవిసీఖయాయంత 'సులభంగాలేదు. 


అచటి దేశం చదునెనదగుటచే శతువుల |జతిఘటన 


తీవంగాఉంది, పొ్ళెరా నగరం, 
వురముగూడ మనకు లాంగNపోయినవి: 'స్వతం్యత ఇంచి 
నేనలు త్మీవంగా ధైర్యంగా పోరుచున్న వి. త్వరలో విషీ. 
(శతిఘటన తొల!పోవును, (సియాలో యుద్ధం 'ము?సి 


'జెయిర్‌ ఎస్‌ జోరు 


'సంధిషరతులగూర్చి ఉభయ పశ్షుములవారు ఆలోచించు చున్న. 


రని యా వారం వార్షవచ్చెను.) 
పడమటి ఎడారి....ఇచట శతునేనయు మనతో యిది 
వరకు డీకొన్న ప్పటినుండి ముందుకుశూలేదు. మన నైన్యాలు 


వెనుకకు రావలసివచ్చినను కొన్ని టాంకులను మనం bE 
పోయినను వారినుండి మనకు లభించిన టాంకులుకూడ చాల 
ఘట్టివే. పశ్చిమ ఎడారియండలి నేనానాయకుడు యిఫడే 
నా కగుపడి అచటి పరిసితులు వాల సంతృ వ్లికరంగా ఉన్నా 
యని చెప్పెను. కనుక కొద్దిగ ఆ ద్రపూయున్నన్సు మధ్య 
(పాచ్యరతుణ (శేణులు 'సంతృ్లికరముగా ఉన్నాయనడాసికీ 
ఎట్టి 'సంజేజాంలీదు.”” 

ర ష్యాయుద్ధంవం న మధ్య పాఛ్య యుద్ధ ిిస్థి తు లేముయినా 
మారునా అని అడుగగ చావెలు నేనొని యిట్లు జెప్పెను : 
a రష్యా యుద్ద ౧వ లన మవ 'నేనలకు ' కొంత నిశాంతి కలి?ంది. 
జర్హనులు మధ్య పాన్యమువైన్నే కమదృష్టీ మఠల్ని యుండిన చో 
మనకు ఇాలక8 స్టమయ్యాడిది. (క్రీటు దీవిని వశపర చుకున్న 
పుడు వారికి మనం తీవ నిరోధం కలించేము. అట్లు 
గాక నులభింగా వారు (కీటను వశపరచుకొనియున్నచో 
వెంటనే సిరియా ఆ-రాకులమీదికి తవ విమాన దళములను 
పంపి తిరుగుణాటుచారుకు సహాయం చేసియుందురు. ఇఫు 
డు జర్మనులు రషియో వైబడుటచ్చే సిరయాను వూర్శిగ 
అశమించి మనరశ్ష ఇ దిట్టపర చుకొన టకు మనకు అవకాశం 
శ్‌లిగింది. మన వనేన్యాలకు కొంత వి శాంతి, త8పీదు కలి?౧ది, 
రష్యా-_జర, నుయాద్ధం ఎట్టుముగు'స్తుందో యిపుడు చెప్పడం 
కస్టం జర్మనులు కాక సాను (పాంతమువరకుపోయి గలి 
చిన పిదపగూడు యింకా రష్యాలో ముందుకు పోఖ్రదురా 
లేక తిరి? మధ్య పాచ్యమున బాడి సాగితురాయను విష 
(యం 'చెప్పజాలం, జర్మనుల ఉద్దేశములు కనుగొన ట 
బవాక్‌ స్ట్రమవుతున్న ది. సిరోధించుటకు రిష్యా శక్తిహడ 
ఎంతగలదో చెప్పుట కర్ణం. రష్యాకు _సెన్గ సంఖ్యాబలం 
ఎక్కువ, విశాల పదేశం,. ఒకచోట ఓడిపోయిన మరో 
చోటికి దూరంగాపోయి అచట యుద్దం సాగించ గలరు. ఈ 
రెండు విషంయాలలో ర ష్యాబలం అధికంగానే ఉంది. కనుక 
పగ్యవసొనం ఊపాంపజాలము *” అని సర్‌ అగ్బచాబ్టు వా వెలు 
“నేశాి తెలిపెను, 


కొత సేనాని సర్‌ అచి. 


రా 

మధ్య పాచ్యదేశమున [కొత్త నీనాసియగు ఇర కాడు 
అచినులేకుగారు ఎకెరోన గరం చేరగానే ముఖ్యమగు (పక టన 
గావించిరి. ఆమెరికా నెన్య సహాయం 14, 14 లేక 
24 నెలలలో -రావలసిన అవసరం గలదు, జర నులు 
రషియోలో కొకసను వరకు పోయి. .అటనుండి చాకు 
చమురుగనులవరకు (పాకెదరు. అందువలన .ఇండియాలోన్సు 
మధ్య పొచ్యా దేశములందును విశేషంగా మన నెన్యాలను 
కావుదలగనుంచేటట్లు వేయుదురు. తన యిస్ట్మ పకారం 
చేయ టర్కీ నిగూడ జర నీ-ఒ _త్తిడి చేయవచ్చును. జర్మినులు 


. వాల్క_ను "రాజ్యము. మీదికి దూకుటకు మథ్య పాచ్య దేశము ' 


నొక మెట్టుగా ఉపయోగంచియుం రి, చాల్కను ప్రజలు 
ఎల్ల కాలం యిపుడున్నట్లు జర్మనుల ఒత్తిడికి లాంగియుం 
డరు. కనుక యిపుడు మళ్లా చాల్కనులమీదికి దూకుటకు 


చిర. అతని అనుభవం, 


ుులేకుగారి ప్రకటన. 


మన కట్టి అవకాశము రావచ్చునని ఆచినలేకుగారు తెలిపిరి. 

సర్‌ అచినులేకు సర్‌ వావెలుగార్ల స్పలములు మా 
ర్పుటలోగల (పాముఖ్యత గూర్చి వివానింపము, ఇండియా 
రతేణకు ఎక్కు_వ మయోచనావక్తి కావలసీయున్నది. జనరలు 
వావెలుగారు [పపంచమంతటి పొగ డ్లను కృత జ్ఞకను బడ నెను; 
అనేక చాధ్యత లను, క షళార్యములను అనేక చోట్ల సిర్వపిం 
'సమర్గకేలవలన ఇండియా వంచి 
లాభం పొందగలదు, రషియాభావ వారికీ చాగా తెలుసు, 
రషియావారితో యుదంచేయు అనుభవంగలదు, జనరలు 
అచినులేకుగారు ఇండియాయిడల సానుభూతి గలవార సయ్యా 
నిక కట్టుదిట్టాలు చేయటయందు 'సమర్గులనియు “వేరు పడిరి, 
యుద్దరంగంలో కే యిపుడు వారు వెళ్లి నందున వంచి' విజయం 
బడయనగలరని ఆశింపవచ్చును. 


'సలజో ! ఇకముందు. చూచుకొనుటకు యీ మదరాసు యుడు సంచికను మీరు భదపరచుకొనుడు. 
[మదశాను 'సమాఇఖారముల డెకెక్టరుగారు తమ వందనములతో దీనిని మీకు పంపఫ్రుచు న్నారు. ] 


MADRAS : PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS. 


